ఓం 


ఓం ప్రకృత్యై నమః 

ఓం వికృత్యై నమః 

ఓం విద్యాయై నమః 

ఓం సర్వభూత హితప్రదాయై నమః 
ఓం శ్రద్ధాయై నమః 

ఓం విభూత్రై నమః 

ఓం సురభ్యై నమః 

ఓం పరమాత్మికాయై నమః 

ఓం వాచే నమః 

ఓం పద్మాలయాయై నమః (10) 


ఓం పద్మాయై నమః 
ఓం శుచయే నమః 
ఓం స్వాహాయై నమః 
ఓం స్వధాయై నమః 
ఓం సుధాయై నమః 
ఓం ధన్యాయై నమః 
ఓం హిరణ్మయ్య నమః 


ఓం లక్ష్మి నమః 
ఓం నిత్యపుష్టాయై నమః 
ఓం విభావర్యై నమః (20) 


ఓం అదిత్రై నమః 

ఓం దిత్యై నమః 

ఓం దీప్తాయై నమః 

ఓం వసుధాయై నమః 

ఓం వసుధారిణఖ్యై నమః 

ఓం కమలాయై నమః 

ఓం కాంతాయై నమః 

ఓం కామాక్ట్యై నమః 

ఓం క్షీరోద సంభవాయై నమః 

ఓం అనుగ్రహపరాయై నమః (30) 


ఓం బుద్దయే నమః 

ఓం అనఘాయై నమః 

ఓం హరి వల్లభాయై నమః 
ఓం అశోకాయై నమః 

ఓం అమృతాయై నమః 

ఓం దీప్తాయై నమః 

ఓం లోకశోక వినాశిన్యై నమః 
ఓం ధర్మ నిలయాయై నమః 
ఓం కరుణాయై నమః 

ఓం లోకమాత్రే నమః (40) 


ఓం పద్మప్రియాయై నమః 
ఓం పద్మ హన్తాయై నమః 
ఓం పద్మాక్షి నమః 

ఓం పద్మ సుందర్యై నమః 


ఓం పద్మోదృవాయై నమః 

ఓం పద్మముఖ్యై నమః 

ఓం పద్మనాభ ప్రియాయై నమః 
ఓం రమాయై నమః 

ఓం పద్మమాలాధరాయై నమః 
ఓం దేవ్యై నమః (50) 


ఓం పద్మిన్యై నమః 

ఓం పద్మ గంధిన్యై నమః 

ఓం పుణ్య గంధాయై నమః 

ఓం సుప్రసన్నాయై నమః 

ఓం ప్రసాదాభిముఖ్యై నమః 
ఓం ప్రభాయై నమః 

ఓం చంద్ర వదనాయై నమః 

ఓం చంద్రాయై నమః 

ఓం చంద్ర సహోదర్యై నమః 

ఓం చతుర్చుజాయై నమః (60) 


ఓం చంద్ర రూపాయై నమః 
ఓం ఇందిరాయై నమః 

ఓం ఇందు శీతలాయై నమః 
ఓం ఆహ్లాద జనన్రై నమః 
ఓం పుష్టి నమః 

ఓం శివాయై నమః 

ఓం శివకర్యై నమః 

ఓం సత్ర్యై నమః 

ఓం విమలాయై నమః 

ఓం విశ్వ జనన్యై నమః (70) 


ఓం తుప్ట్రై నమః 


ఓం దారిద్ర్య నాశిన్యై నమః 

ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః 

ఓం శాంతాయై నమః 

ఓం శుక్లమాల్యాంబరాయై నమః 
ఓం శ్రియై నమః 

ఓం భాస్కర్యై నమః 

ఓం బిల్వ నిలయాయై నమః 
ఓం వరారోహాయై నమః 

ఓం యశస్విన్యై నమః (80) 


ఓం వసుంధరాయై నమః 
ఓం ఉదారాంగాయై నమః 
ఓం హరిణ్యై నమః 

ఓం హేమమాలిన్యై నమః 
ఓం ధనధాన్య కర్యైె నమః 
ఓం సిద్దయే నమః 

ఓం సదా సౌమ్యాయై నమః 
ఓం శుభ ప్రదాయై నమః 

ఓం నృపవేశ్మ గతాయై నమః 
ఓం నందాయై నమః (90) 


ఓం వరలక్ష్మ్య్ర నమః 

ఓం వసు ప్రదాయై నమః 

ఓం శుభాయై నమః 

ఓం హిరణ్యప్రాకారాయై నమః 
ఓం సముద్ర తనయాయై నమః 
ఓం జయాయై నమః 

ఓం మంగళదేవ్యై నమః 

ఓం విష్ణు వక్షస్థల స్టితాయై నమః 
ఓం విష్ణు పత్న్యై నమః 


ఓం ప్రసన్నాక్షై నమః (100) 


ఓం నారాయణ సమాశ్రితాయై నమః 
ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః 

ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః 

ఓం నవదుర్గాయై నమః 

ఓం మహాకాళ్యై నమః 

ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః 
ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః 
ఓం భువనేశ్వర్యై నమః (108) 


ఇతి శ్రీలక్ష్యష్ట్ణోత్తరశతనామావలిః సమాప్తా | 


